


) బాలయ్యలు 


రచన 
డాళ ద్‌ కె, ఎస్‌, రామమూరి 
a) Pa 
పధాన సంపాదకుడు ; 


డాక్టర్‌ పస్‌ గ రఘునాథా చార్య 





శ్రీ జి. కుమారస్వామి రెడ్డి, ఐ. ఏ. ఎస్‌., 
కార్య నిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1983 


T. T. D. Religious Publications Series 10-167 


SRINIVASA BALABHARATI - 37 
( Children Series ) 


DRONACHARYULU 
by Dr. K. 5. Ramamurthy 


Chief - Editor : 
Dr. 5. B. Raghunadhacharya 


First edition 1983 
Copies : 10, 000 
Price: 1-00 


Published by : 


Sri ఆ. Kumaraswanmi Reddi, 1.A.S.. 
EXECUTIVE OFFICER, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati 


Cover SILA VIRRAJU 
Wiustrations: CHAYA 


Printed at : 
Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


వం౦దంవూట 


ఓకళఠోట అందంగా కనులకు విందుబేయాలంజటే, ముందు 
అందులోని పూలమొక్కల్ని చక్కగా పెంచాలి. సమాజం సుంద 
రంగా రూపొందాలం పే భావిభారతపౌరులై స బాలలు సంస్థారంతో 
పెరగాలి, మనసంస్కృతి గొప్పదనం వారికి తెలియనంతకౌలం 
వౌరెన్ని విద్యలు సాధించినా [ప్రయోజనం శూన్యం. “మహా 
పురుషులు మహాసతి వతలు మనజాతికెందుకు గర్వకొరణమైనారు ? 
వారినుంచి మనం ఏ అదర్శాన్ని నేర్చుకోవాలి? అనే విషయాన్ని 
వారి కథను చెబుతూ నున చిన్నారి బాబులకు, పొపలకు చెప్ప 
గలిగితే వారికి మనమెంకో సంస్కృృతీసంపదనిచ్చిన వారమౌతాం, 
అలా సంస్కారంతో పెరిగిన బాలలు, తమ జీవితంతో ఎంతో 
మంచిని పెంచుకొని ఈ సమాజానికి |"పేమను పంచుతారు. ఉత్తమ 
పొరులై వారి కుటుందానికేకాక, ఈ దేశానికిగూడ “పేరు (పతిష్ట 
లను సంపాదిస్తారు. 


తిరునుల తిరుసతిడేపస్థానం, ఇలాంటి ఉద్దేశ్యంతోనే ఈ 
“శ్రీనివాస బాలభారతి ” అనే పృస్త్రకమాలను, చిన్నపిల్ల లకోసం 


[పకటిస్తున్నది, దీన్ని బాలభారతి అని పిలిచినా పెద్దవాళ్లకు 
గూడ ఎంకో విజ్ఞానాన్నందిస్తూ ఇది |పతికుటుంబాన్నీ ఆకర్షి స్తు 

తో జాలీ య్‌ బి 
న్నది, చక్కని ఆదర్శం కలిగి, చర్మిత్మపస్ధి పొందిన మహా 
పురుషుల మహాపతిి వతల కథలు ఇందులో చిన్న చిన్న వాక్యాల్లో 
చెప్పడం జరుగుతుంది. ఈ బాలసాహిత్యాన్ని చిన్నారిపాసలు 
బాగా చదివి ఉపయోగించుకుంటార ని ఆశిస్తున్నాను, 


ఈ బాలసాహిత్య పణాళిక్షను చక్కగా రూపొందించి, 
మంచి రచనలను తయారుచేయించి, అందటీకీ అందుబాటులో 
ఉండేటట్లు సంపాదించిన డాక్టర్‌ ఎస్‌. బి. రఘునా థాచార్య (కో-ఆర్డి 
నేటర్‌, పబ్లికేషన్స్‌, టీ, టీ, డి.) గారికి నా అభినందనలు, 
ఈ |పణా?కలో ఎందటో రచయితలు కళాకారులు సహకరిస్తు 
న్నారు; వార౦దటీకి నా ధన్యవాదాలు, 


(శ్రావణపూర్ణిమ ౭, కుమారస్వామి రెడ్డి, ఐ.ఏ.ఎస్‌, 
లు కార్య నిర్వహణాధికారి, 
తీరునుల తిరుపతి దేసస్ట్థానములు, తిరుపతి, 


స్వాగతం! 


గ్రీనివాసదయోద్భూతా బాలానాం స్ఫూర్తి దాయినీ । 
భారతీ జయకాల్లో శే భారతీయగుణోజ్ఞ (లా ॥ 


ఖ౦డ ఖండాం౦తరాల్లో నొగరికత కన్ను వి'ప్పేనాటీ'కే సభ్య 
తకు సంస్కారానికి, నై తిక _ ధార్మీకొదర్శాలకు పేరు పడ్డది మన 
భరతథండ౦. ఈ గడ్డపై పుట్టిన పతిమానపుడు అధర్మాన్ని ఎది 
రిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని సండించుకొని, మాధవాఖి 
ముఖంగా నడచి మహనీయకీ ర్తి నార్జీంచినవాదే, ons మహాత్ముల 
సన్నిధీ మన సుఖసంళోషాలకు * పెన్నిధి కనీసం నోరి జీ నితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలికే వాటి ప్రభావం మనమీద ఎంతో ఉ౦టు౦ది, 
“నేను భ్రారతీయుణ్ణీ' “ఇది తరతరాలనుంచి వస్తున్న నా సంప్ర 
దాయంి “ఇది నాక ర్రవ్యం' అస (పతిబొలుడు బొలిక ఈ దేశ 
సేవకు తనను అంకితం చేసుకొంటారు, 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహో 
పురుషులు, మహాపతి వతలు, మహావీరులు పుట్టి, పెరిగి, చక్కని 


సంస్కృతికి పునాదులు చేశారు. స ప్రచృమెన జీపనవాహినిని మన 
దొకొ [పపహింపచేశారు. ఆహా! మనమెంత అదృష్టపంతులం ః 
మనవెనుక ఏంత ఉదా శ్రమైన చరీ[త ఉందీ. అ పుణ్యపురుషులు 
మహాసాధ్వులు ఇక్కడ పట్టకపోతే మనదిగా మనం చెప్పుకొనే 
మహత్తర మైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సం|క్రెమీంచేవి? 
వాళ్లను అర్ధంచేసుకోవడం, వాళ్ల చరిత మననంచేసుకోవడం 
వారి అదర్భాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందింగే 
విద్యాభ్యాసం. అది ముందు ముందు మనజాతి జీపన। సవాహంలో 
కొన్ని ఏండ్ల దాకా చెక్కుచెదరని స్ఫూ ర్తి సొరభాలనతి! విరజిమ్ము 
'తుంది. అందుకే శీనివాసదారిభారతి ఉదయించింది. ఎందజో 
మహానుభావుల్ని మీ ముందుంచుతోంది. ఇక మీదే ఆలస్యం, 





బాలలూ 8 రండీ! రండి 


విండుమనస్సుకో మీ కిదే మా స్వాగతం 


గ్‌ శావణపూర్ణిమ 


ఎస్‌, బీ, రఘునాథాచార 
201983 శీ 


[ పధాససంపాద కుడు 


'దార్మీద్యనో దుర రంగా ీ౦ది, అసలే చిన్న నాటీ స్నేహి 
తుడు; రమ్మని ఎప్పుడో ఆహ్వానించాడు కూడా, అవస్థల 
అమా, తం అదుకోకపోతాడాః' అని అతడు రాజదర్శ్ననానికి వెళ్లాడు, 
అరాజు బొల్య స్నేహాన్ని లెక్కచెయ్యకుండా “నాస౦టి మహారాజుకు 
సీలాంటీ 'పేదబొపనికోనా స్నేహం! ఛీఛీ! వె శ ఫో అని 
రాజ్య మదాంధకారంకో కన్నుమిన్ను గానక కసరికొట్టాడు. అన 
మానాన్ని కొన్నాళ్ల దిగమింగుకొని అతడు కనంతవాడై న శస 
శిష్యుల్డీ ఆరొజు పై [పయోగించాడు. అథి౦డుదైన శిష్యుడారొజుసు 
పెడ రెక్కలు విరిచి రథానికి కట్టి తెచ్చి అచాడ్యుని పాదాలపై పడేసీ 
గురుదకీణను సమర్చీంచుకొన్నాడు, 

అయనెపరో తెలుసా? 

ధనుర్విద్యలో అందెవేసిన చేయి, పరశురాముని |పియ 
శిష్యుడు, కౌరసపాండపులకు సకలా స్త్ర విద్య లిగుపరేశించిన గురువు, 
ోణాచార్యలు, [దుపదుణ్లీ ఆచార్యుని పాదాలపై పడేసి గురు 
దక్షీణ సమర్చీంచుకొన్న |పీయశిస్యుడు అర్జునుడు, 


మహాభారతయుద్ధంలో భీష్మని తరువాత సర్వ సేనాధి 
పత్యాన్ని నిర్వహించి ఎన్నో వ్యూహాలను పన్ని పాండవ నై న్యాన్ని 
గడగడలాడించిన గండరగండడీ |దోణాచార్యుడు, 

గురువుకు తగిన శిష్యుడై, తనకు తగ్గని శిష్యులను 
తయారుచేసి, ఉత్తముడైన ఆచార్యుడై, తన గురువులాగానే 
ళళ అధి ళ్‌ ” ల 
ఇదం [బాహ్మమిదం క్షతమ్‌ అని పట్టుదలకు శౌర్యధై ర్య 
పరాకమాలకు ఆదర్శంగా నిలచిన [దోణాచార్యులకథ మన 
కెంతో స్ఫూర్తి నిస్తున్నది. చదువుకుందామా! మళీ. 





దో ణా చార్యులు 


కురువృద్ధులలో పేరెన్నికగాంచిన వారిలో [దోణా 
చార్యులొకరు, ఇతని తండి భరద్వాజముని, ఈ భరద్వా 
బునిచేత ఇతడు దోణం(బాల్చి లో పెంచబడటం చేత 
ఇతనికి దోణుడని పీరు వచ్చింది, 


[దోణ-|దుపదుల విద్యాభ్యాసం: 


పుణ్యమూర్తి అయిన భరద్వాజమునికి పృషతుడు అనే 
స్నెహితుడున్నాడు. ఇతడు పొంచాలదేశానికి రాజు, ఒకప్పుడు 
తపస్సుచేస్తూ ఇతడు సమీపంలో పూలుకోస్తున్న మేనకను 
చూశాడు, వెంటనే రితఃస్థలనం అయింది. దాంట్లో నుండీ 
ఒక బొలుడు పుట్టాడు, అతడే దువదుడు, ఇతడికి యజ్ఞసేను 
డని కూడ పీరు, పృషతుడు ఆ కొడుకును ఇంటికి తీసికొనివె ళ్‌ 
కు౦డౌ స్నెహితు డైన భరద్వాజమ హామునికే అప్పచెప్పి 
విద్యాభ్యాసం చేయించాడు. భరద్వాజుడు తన కొడుకైన 
ద్రోణునిక్కి స్నేహితునీ కుమారుడైన (దుపదునికి వేదాలు 
విలువిద్య బాగా నేర్పించాడు, కొన్నా శ్ళకు పృషతుడు చని 


పోయినందువల్ల [(దుపదుడు పొంచఛాలదేశానికి రాజుగా 
అభిషికు డయ్యాడు. పొంచాలదేశానికి వెడుతూ స్నేహితుడు 
సహపారి అయిన |దోణుని తనదేశానికి రావలసిందిగా పదే 
పదే చెప్పాడు. 
అశ్వత్థామ పుట్టాడు: 

ద్రుపదుడు వెళ్లి పోయిన తరువాత ద్రోణుడు అగ్ని 
వేశడనే మహాముని దగ్గర ధనుర్విద్యను అభ్యసించాడు. 
అతని కృపవల్ల ఆగ్నేయాస్త్రం మొదలైన దివ్యాస్టైలను 
సంపాదించాడు. అతనీచదువు కొంతపూర్తి అయింది.అందువర్ణి 
తండి అతనిని వివాహం చేసుకోమని చెప్పాడు. తం(డిఆదేశం 
[ప్రకారం (దోణుడు కృపాచార్యుల చెల్లెలైన కృపిని పెళ్లీ చేసి 
కొన్నాడు, అతనికి అశ పక్టామ అనే కుమారుడు జన్మించాడు. 
ఈ రెంటీలో ఏం కావాలి? 


దోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబపోషణ 
కోసం ధనాన్ని సంపాదించాలని అనుకున్నాడు. జమదగ్ని 
కుమారుడై న పరశరాముడు (భాహ్మణులకు ఎడతెగటండ 
ధనాన్ని దానం చేస్తున్నాడని విన్నాడు, వెంటనే మహేంద్ర 


పర్వతంపై న తపస్సు చేసుకొంటున్న పరతీరాముడి దగ్గరకు 
వెళ్ళాడు. సచ్చర్మితుడైన పరథరాముడు దోణుని చూసి 
వచ్చిన పని వీమిటని అడిగాడు. దానికి జవాబుగా [ద్రోణుడు 
తన బీధరికాన్ని చెప్పుకొని ధనాభిలాష విన్నవించు 
కున్నాడు, ఇతనికోరిక విన్న పరశురాముడు కొంచెం ఖిన్నుడై 
అంతకు ముందే తన దగ్గరనున్న ధనాన్నంతా బా హ్మణులకు, 
మిగిలిన ఈభూమినంతా కళ్యపమహామునికీ దానం చేశానని 
చెప్పాడు. కాని ఇంకా తన శరీరం, ధనుర్విద్య మిగిలి 
ఉన్నాయి కౌబద్టీ ఈ రెంటిలో |దోణునికి కావలసింది ఖదో 
కోరుకోమన్నాడు. అప్పుడు ద్రోణుడు కొంచెం ఆలోచించి 
తనకు ధనుర్విద్య ప్రసాదించమన్నాడు. ధనుర్విద్యలో 
అద్వితీయుడై న పరజరాముడు తనవిద్యను పూర్తిగా (దోణు 
నికి చెప్పాడు, (ద్రోణుడు పరఖరాముని దగ్గర ఎన్నో దివ్యా 
స్ర్రాలు, వాటీని ప్రయోగించటంలో గల రహస్యాలు వాటికీ 
సంబంధించిన మం|తాల్కు వాటి |వయోగోపసంహారాలు 
మొదలై నవి సంపూర్ణంగా నేర్చుకొని విద్యాభ్యాసం పూర్తి 
చేశాడు. 





అహా౦ దెబ్బితీన ్నదిః 


పరథరాముని దగ్గర సకలా స్త్రవిద్యలు నేర్చుకొన్న 
తరువాత | దోణుడు తన బొాల్యమితుడై న [దుపదుని దగ్గరికి 
ధనం కోసం వెళ్లాడు. [దుపదుడు పొంచాలదేశానికి రాజుగా 
సకలై శ్వర్యాలతో తులతూగుతున్నాడు.  [దోణుడేమో 
దారిద్ర్యంలో సరాకాస్టననుభవిస్తున్నాడు, దోణుడు [దుపదుని 
దర్శించి తమ భాల్యస్నెహాన్ని జ్ఞాపకం చేశాడు. కాని ద్రుప 
దుడు ఈవిషయాన్ని పట్టించుకో కుండాతను మహారాజునని, 
తనవంటి రాజులకు [ద్రోణునివంటి బీద బాహ్మణులతో సఖ్యం 
అసంభవమని చెప్పీ |దోణుని వెళ్లి పొమ్మున్నాడు. |ద్రోణునీకి 
కోపం వచ్చింది. చేసేది ఏమిలేక బరువైన హృదయంతో, 
తనకుజరిగిన అవమానాన్ని తల్చుకుంటూ కలత పడ్డ మనస్సుతో 
భార్యాపుత్రులతో హస్తినాపురానికి బయలుదేరాడు. 


బంతి నూతిలో పడింది; 
హస్తినాపురానికి వెలుపల పెద్ద మైదానం ఉంది, ఆ 


మెదానంలో సాధారణంగా కురువంశానికి సంబంధించిన రాజ 
కుమారులందరు ఆడుకుంటారు. ఆ విధంగానే అనాడు కూడ 


కౌరవులు పాండవులు బంతితో ఆడుకుంటున్నారు. ఆటమధ్యలో 
బంగారు రంగులో ఉన్న ఆబంతి అక్కడికి దగ్గరగా 
ఊన్న నూతిలో పడింది, ఈ రాజకుమారుల దగ్గర 
ఆ బంతిని పెకీ కీయటానికి మామూలు పరికరాలు లేవు, 
దాన్ని పెకి తీసే ఉపాయం ఏమి తోచక అందరు బిక్క 
మొహాలతో ఆ నూతిలోకి చూస్తూ ఆలోచిస్తున్నారు. 

నేను తీసి ఇస్తాను; 

ఆ సమయంలో దువదునివల్ల అవమానంతో కృంగి 
పోతున్న ద్రోణుడు ఆ |పదేశానికి చేరుకున్నాడు. రాజ 
కుమారుల్ని చూసి వీళ్ళతో మాల్లాడుతూ జరిగిన సంగతి 
తెలిసికొన్నాడు. గౌతముని దగ్గర శస్త్ర స్త్రవిద్యలు. నేర్చు 
కొన్న భరతవంశజులకు ఈ చిన్న బంతిని పైకి తీసే 
ఉపాయం తోచకపోవటం ఆశ్చర్యంగా ఉన్నదంటూ దానిని 
తను తీసి యిస్తానన్నాడు. వారంతా పెల్లుబికీన కుతూ హలంతో 
చూస్తూ ఊండగా ద్రోణుడు మొదట బాణంతో ఆ బంతిని 


గుచ్చాడు. తరువాత బాణంపై బాణంవేసి పై దాకా బాణాలను 
తెచ్చి బంతిని పైకితీసి రాకుమారులకీచ్చాడు. ఈ బుద్ధి 


చాతుర్యాన్ని విలువిద్యలో చేర్చును గమనిస్తున్న 
రాకుమారుల అశ ఎర్యానీకీ మేరలేదు.వాళ్ళు వెంటనే [దోణునీ 
ప్రీస్పి కై శీ తొతగారైన భీష్మా చార్యులకుచూపి జరిగినవీషయం 
అంతా ఎంతో సంతోషంతో చెప్పారు, 


ఏమి చేయదళలిచారు? 


భీష్ముడు చారికాలాన్ను ౦బీ తన మనుమలకు ఉన్నత 
విద్యను నేర్పటానికీ తగిన గురువు కోసం ఆలోచిస్తున్నాడు, 
[దోణుడు తేజస్వి, అపరిమిత మైన బలంకలవాడు, నల్ల గా 
సన్నగా ఉన్నాడు, మంచిగుణాలటీ వకాశీన్తున్నాడు. 
ఇలాంటి (ద్రోణుని తన ఎదుట చూస్తూ ఆతని శరసామర్థ్యం 
మనుమలనుంచి విన్న భీష్మునికి అపరిమితమైన ఆనందం 
కలిగింది, వెంటనే గౌరవించి, స్వామీః మీరు ఎక్కడ నుంచి 
వస్తున్నారు? ఎక్కడ ఉండాలనుకొన్నారు? అనీ అడిగాడు 
భీష్ముడు. 
వెతకబోయిన తీగ; 


ఆ మాటలకు ద్రోణుడు “ఆచార్యా! నా తండ్రీ భర 
ద్వాజుడు, అగ్నివేశమవాముని ఆశ్రమంలో [బ్రహ్మచర్య 


నిష్టతో వేదాధ్యయనం చేసి, ధనుర్వేదాన్ని అభ్యసించాను. 
ఆ కాలంలోనే పొంచాలరాకై న వృషతుని కుమారుడు 
దువదుడు నాకు ఫేహసారి. గౌతమి అయిన కృషిని తండ్రి 
కోరిక [ప్రకారం వివాహంచేసుకొన్నాను. మహాతేజస్వి 
అశ్వక్థామ అనే వీడు నా కుమారుడు. నేను గరీ(దుడ్జి 
అయినప్చటీకీ రాజుల దగ్గరికిపోయి దానం వీసి కోవటం ఇష్టం 
లేకుండా కాలం గడుపుతున్నాను. కానీ నా కుమారుడు చిన్న 
వాడు కావటంతో, రాకుమారులు అందరు పాలు (త్రాగటం 
చూసీ తనకు కూడా పాలు కొవాలని ఏడ్చాడు, అప్పుడు నేను 
నా బొల్యస్నేహితుడైన [ద్రువదుణ్ది తలచుకొని, గురుకులా 
న్నుంచి అతను రాజ్యాధికారాన్ని స్వీకరించటానికి వెడుతూ 
తస దగ్గరికీ రావలసిందిగా చెప్పిన విషయం జ్ఞాపకం చేసు 
కొని నా దార్మిద్యాన్ని తీరుస్తాడనే ఆశతో అతని దగ్గరికి 
వెళ్ళాను. కొని [ద్రుపదుడు రాజ్యమదంతో ఈసడింపుగా 
మాల్లాడి, వీదవాడవై న నీకు సకరీభోగాలతో తులతూగు 
తుండే రాజులకు స్నేహం అసంభవమని చెప్పి వెళ్ళి 
పొమ్మన్నాడు. ఆ అవమానం భరించలేక, చేసే వని లేక 
ఈ విధంగా ఈ రాజ్యానికీ వచ్చాను” అని తన చరిత్రను 


సంపూర్ణంగా విన్నవించాడు, ఈ ఉదంతాన్ని. విన్న 
్రీమ్మనికి ఎంతో సంతోషం కలిగింది. వెతకబోయిన తీగె 
కాళ్ళకు తగిలినట్లుగా అతడు భావించాడు. వెంటనే దృఢ 
బొహుడై న |దోణుని తగిన విధంగా పూజించి ధనాదుల్ని 
దానం చేసి అపరిమీత సంతో షభరితుణ్ణీ చేశాడు, 


తరువాత భీష్ముడు పాండవకౌరవ రాకుమారుల 
నందర్ని (దోణునికి అప్పగించి, వాళ్ళందరికి విలువిద్యలన్నీ 
నేర్చవలసిందిగా కోరాడు. అందుకు |దోణుడు అంగీకరించి 
కౌరవులకు పాండవులకు విలువిద్యను నేర్చాడు. అప్పటీ నుంచి 
దోణుడు (దోణాచార్యులుగా పిలవబడ్డాడు, 


నొ కోరిక తీర్చగల వారెవరు? 


అస్త్ర విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత బక 
రోజు దోణాచార్యులు రాకుమారులనందర్ని చూచి మీలో నొ 
కోరిక తీర్చగలవారెవరని (ప్రశ్నించాడు. ధృతరాష్ట్ర 
నందనులు ఒకరి మొగం ఒకరు చూసుకొని ఏమీ పలుక 
లేదు, అప్పుడు పాండునందనుడై న అర్జునుడు తాను గురువు 
గారీ కోర్కె తీర్చగలనని జవాబు చెప్పాడు. అందుకు 


గురువు చాల సంతోషించి అతక్ణీ పీశితో కౌగలించుకొని విలు 
విద్య నేర్పడం (ప్రారంభించాడు, శేవలం కౌరవులే గాక 
తక్కిన రాకుమారులు గూడా వచ్చి ఆయన దగ్గజ విలువిద్యను 
అభ్యసిస్తూ ఉండేవారు, అప్పటినుంచి సూతస్మతురైన 
రాధేయుడు అర్జునుని అస్త్రవిద్యాకాశలానికి అనూయ 
పడుతూ దుర్యోధనునిపై వక్షపొతాన్ని పెంచుకొన్నాడు. 


సొటిలేని విలుకొడు:; 


ఎడతెరిపి లేని _అస్త్రళస్త్ర విద్యాభ్యాసంలో 
అర్జునుడు నేర్చరి అయినాడు, విద్యాకౌశలంతో పొటు గురు 
భక్తితో దోణాచార్యుల్ని మెప్పించాడు. అర్జునుని తెలివి 
తేటలను గ్రహించిన దోణునికీ, అతనిపై వాత్సల్యం పెరి 
గింది, ఈ విషయాన్నంకా గ్రహించిన అశ్వజ్ఞామకు 
అర్జునుడిపై అనూయ కలిగింది. అర్జునునికి చీకట్లో భోజనం 


ఏప్పుడూ పెట్టవద్దని అతడు న | ఆజ్ఞాపించాడు. కాని 
ఒకప్పుడు అర్జునుడు భోజనం చేస్తుండగా వెనుగాలి వీచి 
దీపం ఆరిపోయింది. అ చీకటినీ లెజ్ఞచేయక అర్జునుడు 
భోజనం చేస్తూ అలోచించాడు, “ అభ్యాసవశంవల్ల కదా 


చీకట్లో కూడా భోజనం చేయలానికి వీలయింది. కనుక ఏ 
వని అయినా అభ్యాసంతో ఎప్పుడయినా చేయవచ్చు” నని 
అందువల్ల అర్జునుడు అర్థరా। శ గూడ ధనుర్విద్యాభ్యాసం 
మొదలు పెట్టాడు, ఒకనాటీ రాతి అల్లె (తొటీ శబ్దం విన్న 
ఆచార్యుడు నిద మేల్కొని ఇతని దగ్గరికి వచ్చి చూసి అతని 
విద్యాసక్తీకి మెచ్చి ధనుర్ధరులందరిలో సొటీలేనీ వొళ్టీగా 
చేసానని వాగ్గానం చేశాడు. అది మొదలు అతనీకీ ద్వంద్వ 
యుద్దం, సంకీర్ణయుద్ధం, రథయుద్ధం, భూమిపై యుద్ధం, 
అశ్వయుద్ధం, వారణయుద్ధం అనే చతురంగబలాలతో 
కూడిన యుద్ధ్మపక్రియ అనేక విధాలైన వ్యూహాదులు వాటి 
ఛేదనోపాయాలు అస్త్ర్య్రపయోగరహస్యాలు మొదలైన 
మెలుకవలన్నిటీని ఒంటిగా నేర్పాడు, 


గురువృకు బిదులు అతని బొమ్మ 

ఈ విధంగా అనేకరకాలై న గదాదిఆయుధాల్లో కురు 
కుమారులకందరికీ శీక్షణయిస్తున్న |ద్రొణాచార్యుల కీర్తి 
నలుదిశల వ్యాపించింది. ఆచార్యుని కీర్తి ప్రతిష్టలు విని 
హిరణ్యధన్వుడనే ఎజుకలరాజు కొడుకు (దోణుని దగ్గరకు 








లవ్యుడు, తన శరీరం, తన ధనం, తన పరిజన౦, యీ 
మూడి౦టిలో ఆచార్యులకు ఏవి ఇష్టమో కోరుకోమన్నాడు, 
[దోణుడు కొంచెం అలోచించి ఏకలవ్యుణ్ణీ అతని కుడీచేరీ 
బొటన। వేలు మాతం తమకు గురుదక్తిణగా కోరగా నీక 
లవుడు సందేహించకుండా బొటన, వేలిని కోసి ఇచ్చాడు, 
దాన్ని (గహించిన [దోణుడు అర్జునునీతో హస్కి నొపురాన్ని 
చేరుకున్నాడు, దీనీతో ఏకలవ్యుడి ధనుర్విద్యాభ్యాసం ముగి 
సింది. అర్జనుడి మనస్సులోని వ్యధ నూయమయ్యింది, 


ఇంకేమీ కనబడటం లేదు; 


శ ప్తె స్ర్రవిద్యలను నేర్పుతున్న కుంభసంభ వడు 
ఒకనాడు రాకుమారుల పాండిత్యాన్ని పరీక్షించాలని అనుకు 
న్నాడు, అందుకు గాను ఒక చెట్టుకొమ్మ పైన బంగారు వన్నె 
గల కృత్రిమమైన పక్షిని ఉంచి రాకుమారులనందరిని 
ఎలీచ్చి తన అఖ్మిప్రాయాన్ని చెబుతూ వంటరిగా ఒక్కొక్కరిని 
పరీక్షీసొనని అన్నాడు, అందుకు వారందరు అంగీకరించారు. 
అప్పుడు [ద్రోణుడు ప్రథమంగా ధర్మరాజుని పిలిచి రాజా! ఆ 
వృక్షశాఖ్యాగాన ఉన్న పక్షిని చూశావా? అని అడిగాడు, 


చూశాను అని ధర్మరాజు చెప్పాడు. వినువెంటనే నన్ను మీ 
శమ్ముల్ని అందరినీ చూశావా అన్నాడు. ధర్మజుడు ఈ 
ధ్రశ్నకు కూడొౌచూశాను' అని జవాబు చెప్పాడు, ఆచార్యుడు 
వెంటనే నీ చూపు చెదిరి పోయింది, నీకు ఏకాగ్రత లేదు కనుక 
నీవు ఆ పక్షిని కొట్టలేవు అని చెప్పి ధర్మజుని పంపి వేశాడు, ఈ 
విధంగానే తక్కిన దుర్యోధనాదులై న కురునందనుల్ని ,భీమా 
దులై న పాండవుల్ని వివిధదేశాల నుంచి వచ్చిన ఇతర 
రాకుమారుల్ని అడిగి వారికి ఏక్నాగత లేదనే విషయాన్ని 


నిరూపించి పంపి వేశాడు, చివరకు అర్జునుణ్ణి పిలిచి యీ విధం 
గానే అతనిన్లి గూడ (ప్రశ్నించాడు, అందుకు అర్జునుడు నరక 
వలసిన ఆ పక్షిశిరస్సు తప్ప తనకు మశేమీ కనపడటం లేదని 
జవాబు చెప్పాడు, గురువు ఎంతో సంతోషించి అర్జునుణ్ణి ఆ 
పక్షిశిరస్సును కొట్టమన్నాడు. వెంటనే అర్జునుడీ బొణంతో 
ఆక త్రీ మ పక్షిశిరస్సు |కీందపడింది. అర్జు నుని కౌశలానికి 
[దోణాచాళ్యులు చాలా సంతోషించి అతనికి అనేక మైన అ ప్రొ 
లను ప్రసాదించాడు, 


ఇతడే తగినవాడు: 


ఈసంఘటన తరువాత ఒకనాడు |దోణుడు రాకుమారుల 
నందర్ని తీసికొని గంగానదికి స్నానానికి వెళ్ళాడు. అక్కడ 
నీళ్ళలో తదేకనిస్టతో ధ్యానంలోనున్న ద్రోణుని తొడను ఒక 
పెద్దమొసలివట్టుకుంది. ఇది పైకి స్పష్టంగా కనపడటం లేదు, 
ద్రోణుడు దానిని విడిపించుకోవటానికి సమర్థుడై నప్పటికీ, 
శిష్యులను ఆ మహాగా హాన్ని చంపమన్నాడు. అది స్పష్టంగా 
కనబడనీకొరణ౦వల్స దుర్యోధనాదులందరు తమ అశక్తతను 
వెల్లడించారు, చివరకు అర్జునుడు మాకం అందుకు అంగీక 
రించి ఐదు బాణాలు వేసి ఆ మొసల్ని చంపి ఆచార్యుల్ని 
రక్షించాడు. ఈ సంఘటనతో |ద్రోణునికి అమిత మైన ఆనందం 
కలిగి ద్రుఫదునిపై తనకు గల కసి తీర్చుకోవటానికి అర్జునుడే 
తగిన సాధనం అని నిశ్చయించాడు. 


కనూపలి విద్యో పదర నం: 


కొంతకాలం తరువాత రాకునూరుల అస్ట్రవిద్యా 
కౌశల ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది, దీన్ని చూడటానికి 
అనేక నగరాలనుంచి [ప్రజలు తండోపతండౌలుగా వచ్చారు. 


ఆస్థానంలోని వారంతా శమ తమ ఆసనాలను అలంక 
రించారు, అప్పుడు రంగ మధ్యంలో నిల్చున్న రాకుమారు 
లందరు ఆచార్యుని అనుజ్ఞతో తమ తమ విద్యల్లో తాము 
గడించిన కౌశలాన్ని చూపుతున్నారు. ఆ సమయంలో 
భీమదుర్యోధనులిద్దరు తమ గదాయుద్ధ నై పుణ్యాన్ని (వద 
ర్మించటానికీ సంసిద్ధులయ్యారు. ఈ| ప్రదర్శనలో వారిద్దరిలో 
ఒకళ్ళపై ఇంకొకళ్ళకు గల (క్రోధం ఎక్కువై ద్వేషాగ్ని 
పజ్యరిల్లింది. దీన్ని చూసిన ద్రోణుడు తన కుమారుడై న 
అశ్వత్థామను పంపి వారిరువురి |వదర్శనాన్ని అపి అర్జునుని 
అస్త్రవిద్యాకొశల |ప్రదర్శనానికి అనుమతించాడు. 


అరునునిపే కరుని సవాలు; 
జ ఆఅ టి 


నరుడు ఆచార్యుని అనుమతితో తాను నేర్చుకొన్న 
అనేక విధాలైన అస్త్రవిద్యారహస్యాల్ని (ప్రదర్శించాడు. 
ఆ సమయంలో రంగమధ్యంలోకి కర్ణుడు (పవేశీంచి తనకు 
గూడ ఈవిద్యలన్నీ తెలుసునని చెప్పి (ద్రోణుని అనుజ్ధితో 
వాటిని | పదర్శించి ఈర్ష్యాకులుడై అర్జునుని సవాలు చేశాడు, 
పొర్గుడు ఆచార్యుని అనుమతితో కర్గునితో ద్వంద్వయుద్దానికి 


ఉఊవక్రమించాడు. ఆ యుద్ధం అశిభీకరంగా జరగటంతో 
కృపాచార్యులు వారి నడుమకు వచ్చి అసములమధ్య 
యుద్ధం శాస్త్ర విరుద్ధం, అర్జునుడు రాకుమారుడు కనుక నీ 
అభిజాత్యాన్ని చెప్పమని అడిగాడు. అందుకు కర్ణుడు సిగ్గుతో 
తలవంచుకున్నాడు. ఈ సంఘటనను పూర్తిగా అవగాహన 
చేసికొన్న దుర్యోధనుడు వెంటనే కర్ణుని అంగరాజ్యానికి 
రాజుగా అభి షేకంచేశాడు. 


దువదుని పటి తీసుకురండి: 
ది 


అస్ట్ర విద్యా పదర్శనానంతరం ఒకనాటి (పొద్దున 
సమయోచిత కృత్యాలు తీర్చిన తరువాత (దోణుడు తన 
శిష్యులందర్శ్ని పిలిచి తనకు గురుదక్షిణ నివ్వవలసీందిగా 
కోరాడు. అందుకు రాకుమారులందరు వారికీ నమస్కరించి 
“మీ అభీష్టాన్ని చెప్పవలసిందని అడిగారు. అందుకు సమా 
ధానంగా ద్రోణుడు “ఐశ్వర్యమదోన్మత్తుడై న ద్రుపదుకి 
పట్టీ తీసుకురండి. నాకీది అభీష్ట మైన గురుదక్షిణ అని చెప్పాడు. 
అందుకు రాకుమారులందరు ge? రించి, అమితోశ్సాహంతో 
పొంచాలదేశంపై యుద్ధానికి బయలుదేరారు. కౌరవు 


లందరు ముందు పయనమై తమ తమ రథాలమీద ద్రుపద 
రాజ్యోన్ముఖులయ్యారు. వారి వెనుక (దోణునితో కూడి 
పాండవులు సయనం సౌగించారు. దారిలో అర్జునుడు 
అచార్యునితో “స్వామీ! కొరవుల౦తో తమితో త్సాహంళో 
ద్రుపదుని పట్టుకోటానికి ముందు పోయారు. ఇది కేవలం 
వారి గర్యసూచకం, దువదుడు వీరిచేత పట్టుబడేటంతటి 
దుర్చలుడు కాడని, మీ సహఫాఠి అని పాపం వీరికి తెలియదు. 
కనుక వీరు అశక్తులై తిరిగి వచ్చిన తరువాత నేను రంగం 
లోకి దిగి మీ కోర్కె నెరవేరుసాను” అని చెప్పాడు, అందుకు 
గురువు అంగీకరించాడు. 


'మేసివర మో గుర్తొచ్చిందా! 

అనుకున్న (పకారంగా కౌరవులు పొంచాలదేశాన్ని 
ముట్టడించి యుద్ధాన్ని (ప్రారంభించారు. శక్తి కొద్దీ ఘోర 
మైన యుద్ధం జరిగింది, అందులో [ద్రుపదుని శ స్త్ర స్త్ర లకు 
తట్టుకోలేక కౌరవులు పారిపోయి వెనక్కు వచ్చారు. 


దీన్న ౦తా పరికీస్తున్న అర్జునుడు (దో, ధర్మజుల అనుమతితో 
భీమ నకుల, సహదేవులు వెంటరాగా సంరంభంతో [దుపదుని 


సైన్యంలోకి చొచ్చుకున్నాడు. ఇద్దరికి ఘోరమైన యుర్షం 
జరిగింది. వీరి బాణసంతతితో రణరంగమంతా చీకట్లు 
కమ్మాయి. అర్జునుడు [దుపదుడు పరస్పరం ద్వంద్వ యుద్ధం 
లోకి దిగారు. ఈ యుద్ధంలో అర్జునుని ధనుస్సు భగ్నం 
అయ్యేటట్లుగా పొంచాలుడు శరపయోగం చేశాడు. 
అప్పుడు పారుడు విజృంభించి క త్రి పట్టుకొని దుపదుని 
పైకీ ఊరికి దువదుని పట్టుకొని తన రథానికి కట్టి ఆచార్యుల 
దగ్గరికి తెచ్చి అప్పగించాడు. అప్పుడు [దోణుడు చాలా సంతో 
షీంచి [దుపదునితో “ఎవరయ్యా! మీరు .... అహహా! 


[దువదమహారాజులా! ఈవిధంగా బేల పోయినారేమి? ఇప్పటి 
కెనా రాజ్యాధికొరగర్వం మదినుంచి తొలిగిందా? మే 
మెవరిమో గుర్తొచ్చిందా?” అని ఎగతాళిగా మాట్లాడి అశ 
వదిలేశాడు, 


వీచి తమైన గురుద క్షీణ; 


(దుపదునికి పొంచాలరాజ్యంలో సగభాగం మాతమే 
ఇచ్చి తక్కిన సగాన్ని తన స్వాధీనంలో పెట్టుకొని అహిచ్చ శం 
నుంచి పాలించాడు. ఈవిధంగా అర్జునుడీ ద్వారా తనకోర్కె 
నెరవేర్చుకొన్న (దోణుడు అర్జునుని యుద్ధకౌశలానికి, 


శక్తి సామర్ధ్యాలకు ఎంతో ఆనందించి ఒకనాడు అతనికీ (బవ్మా 
శిరస్సనే దివ్యబాణాన్ను పదేశించి అతనితో పార్థా! ఈ 
అస్త్రాన్ని 'అగ స్తి" అనే దివ్యముని పూర్వం అగ్ని వేశడనే 
మహామునికి ఇచ్చాడు. వారు నాకు (ప్రసాదించారు. నీవు 
శ్రేజోవంతుడవు కాబట్టీ నేను నీకు ఇస్తున్నాను. దీనిని మానవుల 
మీద, అల్పతేజస్కులమీద పయోగించకు. అంత అవస 
రమైతే నిన్ను బాధించే నూనవులమీద మాతం |వయో 
గించు అని చెప్పిఈ అ ప్రో పదేశానికి గాను, అర్జునుని 
దగ్గరి నుంచి గురుదక్షిణగా శనను ఎదిరించి యుద్దం 
చేయనని వాగ్దానం చేయించుకొన్నాడు. 


మా కంపే ఎక్కుప [పేమ ఉన్నదా? 


దౌపదిని వివాహం చెసుకొన్న తరువాత పాండవులు 
(ద్రువదుని దగ్గర సకలై శ్వర్యాలు అనుభవించటం దుర్యోధ 
నాదులకు కష్టం కలిగించింది. వారు పొండవుల ఉన్నతిని 
యిప్పుడుగూడ సహించలేకపోయారు. అందుకని వారు 
యీ విషయం ధృతరామ్ట్రనితో చెప్పి దు9వదుణ్జి, పాండవ 
లను విడదీసే ఉపాయం ఆలోచిస్తున్నారు. ఆ సందర్భంలో 


ఎ 


కర్ణుడు పొంచాలులను యుద్ధంలో పరాజితుల్ని చేస్తే అన్ని 
సమస్యలు రీరుతాయని సలహా యిచ్చాడు, ఇందుకు ధృత 
రాష్ట్రడు ఒప్పుకోక నృద్దుల్లై న భీష్బాదులతో సం|పదించ 
మన్నాడు. అప్పుడు ధుర్యోధనుడు సభ ఏర్పాటు చేయగా ఆ 
సభలో భీష్ముడు దుర్యోధనుని ఆలోచన సరిఅయింది 
కాదని పొండవులతో సఖ్యంగా ఉండవలసిందిగా అతనికి 
హితబోధ. చేశాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని 
(దోణాచార్యులు గూడా రాజరాజుకు పొండవులతో స్నేహంగా 
ఉండటమే మంచిదని బోధించాడు. అప్పుడు కర్ణుడు 
శతువులతో స్నేహంగా వుండమనటం రాజనీకికి విరుద్దమని 
చెబుతూ [దోణుని అధిక్షేపించి పూర్వం వితంతువనే మగధ 
రాజు అతని మంత్రిచే ఏ విధంగా మోసగించబడి రాజ్యం 
పోగొట్టుకున్నదీ చెప్పి ఈ మంత్రుల మాటలు పాటించ 
దగ్గవి' కావని చెప్పాడు. అందుకు |దోణుడు కోపించి కర్ణుని 
మాటలకు అర్థం లేదు. తనుకంటే కర్గునికీ దుర్యోధనునీపై 
[(పీమాతిశయాలు లేవని విపులంగా చేప్పాడు, ఈ విధంగా 
వీరిద్దరి! వాగ్యాదం జరుగుతున్న సందర్భంలో వీరుభ 
యుల్ని వారించి విదురుడు ధృతరాస్ట్రునకు నీతివాక్యాలు 
ఉపదేశించాడు, అంతటితో పొండవుల్నీ హ స్పి నాపురానికి 
తీసికొని రావటానికి ధృతరాష్ట్రడు విదురుని ఆదేశించాడు. 


దుర్యోధనుని నింద; 


గోగ్రహణ (పేరిత మైన యుద్ధసందర్భంలో గౌండీన 
జ్యాఘోష్క శంఖనోదం విన్న |ద్రోణాచార్యులు విరాట 
పక్షంలో వస్తున్నది అజేయుడై న అర్జునుడు కనుక అనవ 
సరపలాపాలు అపి, సైన్యాన్ని సరిగా అఆమర్చవరిసిన 
అవసరం ఉంది అని చెబుతూ తమ పక్షంలో అనేక మైన అవ 
శకునాలు కనబడుతున్నాయి, గెలవడం అనుమానంగా 
ఉంది అని చెప్పాడు. అందుకే దుర్యోధనునికి కోపం నచ్చి 
తనముందు అర్జునుడొక లెఖ్టగాదు. సైన్యాన్ని సరిగా 
అమర్చుకొంటే శత్రువులకు భయపడవలసిన "అవసరం లేదు. 
అప్పుడు ధర్మరాజు కూడ తమని ఎదిరించలేడని చెబుతూ, 
[దోణాచార్యులు అర్జునుణ్ణి ఎదిరించటం కష్టమని తనఎదుట 
చెప్పటం హాస్యాస్పదం; ఈ విషయాన్ని విన్నవారు ఎవరై నా 
నవ్వుతారు అగి చెప్పీ, శత్రువుని పెద్దచేసి తమదగ్గర 
పొగడటం మంచిదికాదు. పొగడటం కేవలం వందిమాగధ 
వృత్తి. ఆచార్యులబోటివారు యుద్ధసమయంలో నీతి 
శాస్త్రం [ప్రచారం చేయటం ఉచిళంకాదు అని అధిక్షీపించాడు, 


తన త౦డడిని పరుషవాక్యాలు వలికినందుకు అశ్వత్థామ రాజు 
రాజుపై కోపించి అతని మూర్ధత్వాన్నీ నిందించాడు, 


అడనసుని సమస్కారబాణాలు: 
జ 


సైన్యం సన్నద్ధమైంది. కురువీరులు సిద్ధంగా 
ఉన్నారు. రణరంగంలోకి ప్రవేశిస్తున్న అర్జును్ణీ చూసి 
అంతకు ముందు, వారు అనుభవించిన కష్టాలను తలచుకొని 
కొంచెం ఖిన్ను డై నస్పటికి, అతని తేజాన్ని పరికించి 
ఆనందించాడు [దోణుడు, అర్జునుడు పెద్దలపట్ల తన భక్తి 
గొరవాల్ని వెలిబుచ్చాడు. (దోణాచార్యుల పొదాలముందు 
నిలిచేటట్లుగా రెండుబాణాలు వేశాడు. ఈ విధంగా తనకు 
నమస్కారం చేయటం కుశల ప్రశ్నలను అడగటం (గ్రహించిన 
న్యా బాగా సంతోషించాడు. ఈ విషయాన్ని 
గమనిసున్న భిష్న కృపులు సవ్యసాచి భకి |శదలను మెచు 
"Ee త 0 mete (re నీ 
[దో ణార్దనయద్ధం; 

యుద్దారంభానికి ముందు అర్జునుడు కురుసై న్యంలోని 
పెద్దలందరిన్‌ ఊత్తరునకు. తెలియజేశాడు, అప్పుడు తను 


(దో ణాచార్యులతో యుద్ధం చేయననికూడ చెప్పాడు, 
కానీ రణరంగంలో ఆచార్యులతోటి యుద్ధం తప్పింది కాదు, 
వీరిరువురకు ఘోరమైన యుద్ధం జరిగీంది, ఉభయులు 
అస్ట్ర విద్యాకౌశలాన్ని అశ సట కలిగేటట్లుగా చూపించారు. 
[దోణాచార్యులు అర్జునుని ధనుర్విద్యాకౌశలాన్ని లోలోపల 
వేనోళ్ళ కొనియాడాడు. చివరకు అర్జునుడు, కుంభసంభవుని 
రథాన్ని అశ్వాల్ని కూల్చి వేశాడు. అంతటితో వారి ఉభ 
యుల మధ్య యుద్ధం ముగిసినా అళ్వక్థామళో యుద్ధం 
చేయటం అర్జునుడికి శవ్చలేదు. 


కురుపాండవయుద్ధ 0; 


భొరతయుర్ధానికి సన్నర్థుడౌతూ దుర్యోధనుడు 
గాంగేయుని అనుమతితో దోకారుల్ని పదకొండుమందిని 
తన పదకొండు అక్షొహిణులరు సేనాధిపతుల్ని గా నియ 
మించాడు, భీష్మ జ్జ సర్వ సైన్యాధిపతి గా చేశాడు, ఈ 
సందర్భంలోనే భీష్ముడు కౌరవసేనలో గల నాయకుల శక్తీ 
సామర్థ్యాలను పీర్కొంటూ (దోణాచార్యులను అతిరథుడని 
పేర్కొన్నాడు. ఈతడు శ్మతువులకు -భయంకలిగించేవాడు. 


38 


ఇరువై పుల వారికి ఇతడు గురువు. దోణునికీ తెలియని 
వ్యూహాలు లేవు, అమోఘమైన దివ్యబాణాలు ఈతని వశంలో 
వుంటాయి. 

భీష్ముని రెండవనాటి యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు 
(దోణాచార్యులతో యుద్ధానికి పూనుకున్నాడు. వీరిరువురి 
మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఒండొరుల 
శస్తాల్ని ఒకరొకరు వమ్ము చేసికొన్న కొద్దీ పౌరుషం పెరి 
గింది. ఆ స్థితిలో గురువు ధృష్టద్యుమ్నుని రథాశ్వాల్ని 
సూతుడిని చంపాడు. ఈ సమయంలో ధృష్షద్యుమ్నునికి 
భీముడు సహాయంగా వచ్చాడు. మళ్ళీ రుభయు లకు 
ఘోరమైన యుద్ధం జరిగింది. భీముడు కళింగపతిని 
ఎదుర్కొనే సమయంలో ధృష్టద్యుమ్నునికి ధర్మరాజు 
అండగా నిలిచాడు, తొమ్మిదవనాటి యుద్ధంలో దోణాచా 
ర్యులలో అర్జునుడు యుద్ధం చేసాడు. ఈ యుద్ధంలో రప 
శల్య బొహ్హికులు,అర్జునుజ్ణి ఎదుర్కుంటారు. భీష్ముని పదవ 
నాటీ యుద్ధంలో దోణుడు అశ్వత్థామను భీష్మునికి 
సహాయంగా పంపిస్తాడు, 


సర్‌ స్‌ సేనా ధిపతిపట్ట౦: 


భీష్ముని వతనానంతరం కర్ణుడు అతని దగ్గరకు 
పోయి భీష్ముని గొప్పళనాన్ని గుర్తు తెచ్చుకొని చాలసేపు 
చింతించాడు. అతని అనుమతితో రణరంగానికి బయలు 
దేరాడు. భీష్ముని తరువాత సకల సైన్యాధివత్యాన్ని ఎవ 
రికివ్వాలా అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు. కర్లుడు దుర్యో 
ధనుడు కలిసికొన్నారు, అప్పుడు కర్ణుడు దుర్యోధనునితో 
నీసైన్యంలో (ప్రతి ఒక్కడు నర్వ సై న్యాధిపత్యానికి అర్హుడే; 
కొని ఎవరు ఆ పదవిని అలంకరిస్తే ఎవరికీ అభ్యంతరం 
ఉండదో అట్లీ ది వ్యక్తి అ పదనికీ అర్హుడని చెప్పీ యీ పదవికీ 
దోడాచార్యులు సమర్థుడని చెప్పాడు. అందుకు దుర్యోధనుడు 
అంగీకరించి దోణునిదగ్గరకు వెళ్ళి అతని అనుమతితో 
అతనిని సర్వ సైన్యాధిపతిగా అభిషేకిసాడు. అందుకు సంతో 
షించిన కుంభసంభవుడు దుర్యోధనుని తనకు కావలిసిన 
వరమేదై నా కోరుకోమన్నాడు, అప్పుడారాజరాజు కర్ణ 
దుళ్ళాసనాదులతో సంప్రదించి ధర్మసుతుని _ప్రాజాలళో 
పట్టీ యివ్వనున్నాడు, 


40 
మకళా అరణ్యానికి పంపిసాను; 
mm par. 


ఈ కోరికలో గూఢార్థం దాగిజన్నదని శంకీంచిన 
(దోణుడు పాండవుల్ని ఓడించి వారికి అర్ధ రాజ్యం యిస్తావా 
అని (ప్రశ్నించాడు. అందుకు బదులుగా దుర్యోధనుడు, అతని 
అభి పాయం అదికాదని, మళ్ళీ జూదంలో ధర్మజుని ఏడింళి, 
తిరిగి అరణ్యాలకు సంవటం తన అభీ పాయమని చెప్పాడు. 
ఈదుస్టాలో చనకు బాధపడ్డ కుంభసంభవుడు అర్జునుడు 
ధర్మజునికి (పక్కన లేకుండా వున్నా ధర్మజుడు పారిపోకుండా 
వున్నా, అతనిని పట్టి యిస్తానని వాగ్దానం చేశాడు. 


ధర్మరాజు పటుబడాగు: 
ద 2 


మొదటిరోజున ద్రోణాచార్యులు శకటవ్యూహాన్ని 
పన్నాడు. దీనికీ బదులుగా పొండవులు |క్రౌంచవ్యూహాన్ని 
పన్నారు. యుద్ధకోవిదుడై న (దోణుడు పాండవసై న్యాన్ని 
నేలమట్టం చేశాడు. అప్పుడు ధర్మరాజు కౌరవపైన్యాన్ని 
చెల్లాచెదరు చేయటం మొదలు పెట్టాడు. ఇదే సమయమని 
ద్రోణుడు ధర్మజుని పట్టుకోటానికి ప్రయత్నించాడు. ధర్మ 
జుడు పట్టుబడ్డాడని హాహాకారాలు చెలరేగాయి. ఆ సము 


యంలో ఎక్కడనుంచో అర్జునుడు పరుగున వచ్చి గురువుని 
ఎదుర్కొని కౌరవసై న్యాన్ని చెల్లాచెదరు చేశాడు, 


ఎలాగె నొ సటుపంటాను; 
Pan ళు 


రెండవనాడు' అర్జునుని దూరంగా తీసికొనిపోయి 
ధర్మజుని నుంచి వేరుచేయాలని [ద్రోణుడు రాజరాజునకు 
సలహా యచ్చాడు, అందుకు గాను అర్జునునితో యుద్ధం 
చేయటానికి దుర్యోధనుడు సంశ ప్తకులను పరికొల్పాడు. 
కాని అర్జునుడు ధర్మజునికి రక్షణ ఏర్పాటు చేసి సంశ ప్రకుఠి 
తోటీ యుద్ధానికి వెళ్ళాడు. ఈ రెండవరోజు కౌరవులు 
గరుఢవ్యూ హాన్ని పాండవులు మండలార్ధ వ్యూహాన్ని 
పన్నారు. ఘోరమైన యుద్ధం జరిగింది. పాండవులు ఓడి 
పోతున్నారని దుర్యోధనుడు సంతోషించాడు. భగదత్తుడు 
తన ఏనుగుని ఎక్కి పొండవసై న్యాన్ని సంహరిస్తున్నాడు. 
ఆ సమయంలో అర్జునుడు సంశ ప్రకులను ఓడించి ధర్మజునికీ 
అండగా వచ్చి భగదత్తుని వధించాడు. ఇంతటితో కౌరవ 
సైన్యం కొంత భయపడ్డది, ఇప్పుడు పొండవ సైన్యం విజృం 
భించి (ద్రోణుని ఎదుర్కొన్నది, కాని దోోణుని ముందు, వారు 


ఆగలేరు, దో9ణునీ పితిజ్ఞ నెరవేరకుండానే ఆనాటి యుద్ధం 
ముగిసింది. శిబిరాలకు వెళ్ళేటప్పుడు దుర్యోధనుడు గురువుకు 
అతని ప్రతిజ్ఞను ద్ధాపకం వేశాడు, ఎట్లెనా మరునాడు 


ధర్మజుని ఫట్టుకుంటానని గురువు చెప్పాడు. 
[దోణుని పద్మవ్యూహం: 


మూడవనాటి యుద్ధంలో ఆచార్య ద్రోణుడు పద్మ 
వ్యూహాన్ని పన్నాడు. ఈ వ్యూవోన్ని చేదించటం అర్జునుడికీ 
తప్ప వేరెవరికి తెలియదు. చిన్నవాడైన అభిమన్యునికి 
లోపలికి పోవటం మామే తెలుసు కాని బయటకు వచ్చే 
పద్ధతి తెలియదు, అర్జునుడు అభిమన్య్యునీ వ్యూ హంలోకీ 
దారి చేయమని చెప్పి ఆ తర్వాత అతని వెంట తామంతా 
లోనికి (పవేశిసానుని చెప్పాడు. 


సై౦ధపుని సంహరిస్తాను; 


అభిమన్యుడు వ్యూహాన్ని ప్రవేశించాడు. తక్కిన 
పొండవులు [పవేశిస్తుండగా సైంధవుడు అడ్డుపడ్డాడు. అందుకే 
అభిమన్యుడు ఒంటరిగా పోరాడి అలసిపోయాడు. దోణుని 


సూచన |ప్రకారం కర్ణుడు అభీమనుని విల్లు విరిచాడు. మహా 
రథులందలు జంటరియైన అభీమున్యు్ణీ చుట్టుముట్టారు. 
అప్పుడు అభిమన్యుడు దుశ్శాసనుని కుమారునితో గదా 
యుద్ధం చీస్తూ మరణించాడు. ఈ విషయాన్ని విన్న 
అర్జునుడు క్రమారుని మరణానికి దుఃఖించి దీనికి కారకుడై న 
సింధురాజును మరునాడు సూర్యాస్తమయం లోపల సంహ 
రిస్టా నని |ప్రతిజ్ఞచేశాడు. ఈ |ప్రతిజ్ఞకు భయపడ్డ సై 0ధవునికి 
కుంభసంభవుడు, కర్ణుడు మొదలై నవారు ధైర్యం చెప్పారు, 


చక్ర వ్యూహంలో సె సెంధవుడు: 


నాల్గవనాటీ యుద్ధంలో [దోణుడు తెల్లని కవచాన్ని 
దానికి తగిన ఉస్టీషాన్ని ధరించి కోపంతో ధనుస్సుని ఎక్కు 
పెడుతూ మహో గుడై. కన్పించాడు, అనాడు మహావ్యూహ 
మనే చ[కవ్యూహాన్ని పన్నాడు. ఈ వ్యూహంలో గర్భ 
వ్యూహంగా పద్మవ్యూహాన్ని పన్నీ భూరిశ్రవుడు, అశ్వత్థామ 
మొదలై నవారు సింధురాజును కాపాడేట్లుగా నియోగించౌడు. 


(స్రదకీణం చేసి వూషహంలో | ప వేశించు! 


అర్జునుడు ధర్మజుని రక్లించటానికీ షై ౫ నియో 
గించి రజో న్ముఖుడయ్యాడు. అప్పుడు డాచార్యులు 


నన్ను జయించకుండా ఎ విధంగా వెళ్ళగలవు? అని 
అడ్జనునితో నవ్వుతూ అన్నాడు, దీనిలోని అంతరార్థం తెలిసి 
కొన్న కృష్ణుడు, అర్జునునితో నీవు ఈతనితో యుద్ధం 
చేస్తుంటే ఈ రోజంతా వృధా అవుతుంది. కనుక ఇతనికి 
ప్రదక్షిణం చేసి వ్యూహంలోకి ప్రవేశించు! అని సలహా 
చెప్పాడు. ఆ వికారంగానే అర్జునుడు ఆచరించాడు, కౌరవ 
సైన్యాన్ని చిందరవందర చేసి యోధుల్ని ఎంతమందినో 
చంసొడు, 


సూర్యుడికి చక్రం అగు; 
డ 


ఒంటరిగా వ్యూహాన్ని వఏవేశించిన తమ్ముని 
విషయంలో దిగులుపడ్డ ధర్మరాజు సాత ge అతనికి తోడుగా 
పంపాడు. మరికొంత సేపటికి భీముని పంపాడు. వీరు 
ముగ్గురు యుద్ధనై నై పుణ్యాన్ని చూపుతూ సింధురాజు దగ్గరికీ 
సాగిపోయారు! వళ్ల ను అడ్డగించటాగికి రారాజు అర్జునాదుల 
వైపు పరిగెతాడు. "సాశ్యకిన చంపటానికి భూరిశ9ివడు 
తనచేతిని ఎత్తగా దాన్ని అర్జునుడు కృష్ణ సేరితుడై 
ఖండించాడు. సాత్యకి భూరిశివుని శిరసు ఖండించాడు. 


అన్నథికి చాలపొ0ద్దు గడిచింది. సై ౦ధవుడు హత్రుడుకొరేదు, 
అశనీనీ చేరకుండా కౌరవులు సాంవ్పల్ని అడ్డగిస్తున్నారు, 
అప్పుడు ఒక ఉపొయం పన్నీ కృష్ణుడు. త్‌న చక్రం 
సూర్యునికి అడ్డం పెడ కృశిమంగా నగ! కల్పించాడు. 
ఈ చీకటిని చూసీ సంకోషీంచీ ధైర్యంగా సై ౦ధవుడు తల 
నై దీకి పెళ్లాడు. కృష్ణుడు సం "చేయగా అర్జునుడు వెంటనే 
సెంధవృగి తరి నరికాడు, 


తిలనొరూ యద౦; 
గణ రి 


తరువాత స౦ధ్యకాలం అయినన్నటీకీ యిరుపక్షాలు 
యుర్గాన్ని అపలిదు, దివిటీలు పెళ్ట యుద్దాన్ని సాగించారు, 
నైగికులు బాగా అలసి వండటం గమనించిన పొర్దుడు 
విరామం ప్రకటించి చందోోదయం అయిన తరువాత 
యుద్ద౦ చేయవచ్చన్నాడు. అందుకు అందరు అంగీక 
రించారు. ఈ విధంగానే అనాడు తెల్ల వార్ల ర్లు యుద్ధం జరిగిందీ, 
అనాడు ఘటోత్కచుడు కర్ణుని కీ, “లో మరణించాడు, 





ప్రయోగించి దోణుడు చాలమంది వీరుల శిరస్సుల్ని 
ఖండించాడు. విరటుడు, దు9పదుడు అతని అస్త్రాలతో మర 
జించారు,. ఆచార్యుల యుద్ధవిజృంభణానికి ఎవరూ ఆగలేక 
పోయారు, ఎదిరించి యుద్ధంలో అతన్ని జయించటం 
కష్టమని ఏదై నా మాయోపాయంతో నే అతన్ని జయించాలని 
కృష్ణుడు సలహా యిచ్చాడు. ఆ సలహాననుసరించి దో9ణుని 
కుమారుడై న అశ్వజ్ఞామ హతుడయ్యాడని ధర్మజుని చెప్ప 
మన్నారు. ఇందుకు ధర్మరాజు ఒప్పుకోకపోతే బలవంతంగా 
వప్పీంచాడు, అప్పుడు ధర్మరాజు ఆచార్యుల సాన్నిధ్యంలో 
“అశ్వత్థామా హతః” అని బిగ్గరగాను “కుంజరః” తని నెమ్మది 
గాను అన్నాడు. బిగ్గరగా పల్కిన మాటలు విన్న దో9ణుడు 
తన కుమారుడు మరణించాడని భఖిన్నుడై అస్త్రసన్యాసం 
చేసి కర్ణ కృష, సుయోధనాదుల్ని పిలిచ్చితెలివిగా యుద్ధం 
చేయమని సలహా యిచ్చి తన రథంపై యో గనిష్టతో 
కూర్చున్నాడు. అసమయంలో అర్జునాదులు వారించినా విన 
కుండా ధృష్టద్యుమ్నుడు దో9ణుని శిరస్సు తన ఖడ్గంతో 
ఖండించాడు. అందుకు కోపించి అశ్వత్థామ నారాయణాస్త్రం 


48 


ప్రయోగించగా కృష్ణు నిసలహా వికారం పాండవులు అ స్తాల్ని 
విసర్జించి దానికి మొక్కి పా9ణాల్ని కాపాడుకొన్నారు. 


వ్యక్తిత్వం: 


ఈ విధంగా |వథ్యాతిపొందిన భారతవీరుల్లో ఒక 
డైన దో9ణాచార్యులు, సకలాస్త్రవవీణుడై భీష్మాదులనుంచి 
పాశంనల్ని పొందాడు. పరతరామునికి తగిన శిష్యుడని 
పంచుకున్నాడు. తన శిష్యుడికి మర్మం లేకుండా విద్యలన్నీ 
నేర్పాడు. బాహ్మణుడై నా “ఇదం బాహ్మమిదం క్షాత్రం” అని 
నిరూపించి అజేయుడనిపించుకొని శాశ్వతుడయ్యాడు. 


